శ్రీమహాలక్ష్మీ సాధన 


శ్రీమహాలక్ష్మి సొధన 


శ్రీమహాలక్ష్మీ సాధన 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ప్రథమ ముద్రణ : వసంతపంచమి పర్వదిన కానుక 
ఫిబ్రవరి- 2005 


మూల్యము 3 


ప్రతులకు ౩ అపూర్వా పబ్లికేషన్స్‌ 
8-167/3, లాయర్‌పేట ఎక్స్‌టెన్షన్‌, ఒంగోలు 
ఫోన్‌ నెం. 08592/284580. 


డి.టి.పి. శ్రీమతి లక్ష్మిగోపాల్‌, 
శ్రీమతి వల్లీప్రసాద్‌, 
శ్రీ బి.వి. శ్రీరంగనాథ్‌ 


శ్రీమహాలక్ష్మీ సాధన 


అస్తుత్తరన్యాం దిశిదేవతాత్మా 

హిమాలయోనామ నగాధిరాజ 

పూర్వాపరే వారినిధీ విగాహ్య 
స్థితః పృథివ్యా ఇవ మానదణ్డాః I 


అతి ప్రాచీనమైన శాశ్వతమైన, సనాతనమైన వేదధర్మాల మీద 
ఆధారపడి భారతీయ సంస్కృతి యుగయుగాలుగా తన మనుగడను సాగిస్తూ 
వస్తోంది. భౌతిక, ఆధ్యాత్మిక సంపదలకు అనాదిగా ఆలవాలమైన ఈ వేదభూమి, 
పుణ్యభూమి, కర్మభూమి గురించి ఏవిధమైన రవాణా సౌకర్యాలు గానీ, ప్రచార 
సాధనాలుగాని లేని రోజుల్లోనే దీని ప్రఖ్యాతి దిగ్గిగంతాలకు వ్యాపించి అసాధా 
రణమైన ప్రఖ్యాతిగాంచింది. 
భారతభూమిని ఒక మట్టిగడ్డగా కాక మాతృమూర్తిగా ఆరాధించడం వల్లనే 
ఈ సంస్కృతి ఈనాటికి, ఎన్ని విదేశీ సాంప్రదాయాలవారు దండ యాత్రలు చేసి 
పరిపాలించినా తన స్వస్వరూపాన్ని, సాంప్రదాయాలను చెక్కుచెదరకుండా ఈ సమస్త 
విశ్వానికే మార్గదర్శనం చేయగల జగద్గురు పీఠానికి ఆధారభూతమై, ఆదర్శంగా 
నిలిచింది. 


శ్రీమహాలక్ష్మీ సాధన 


భారతదేశం ఒకప్పుడు రత్నగర్భగా, అన్నపూర్ణగా, సమస్త సంపదలకు, 
అష్టెశ్వర్యాలకు పుట్టినిల్లుగా ఉండేది. దానిక్కారణము సాంప్రదాయసిద్ధమైన 
ఆచారవ్యవహారాలతో పాటు పూజ, అర్చనాది కార్యక్రమాలను ఒక పద్ధతిలో ఆనాటి 
మానవజాతి పాటించడమే. ఆ ఐశ్వర్యానికి కారణభూతమైన శ్రీమహాలక్ష్మీ ఉపాసనను 
భారతభూమి ప్రపంచానికి అందించింది. 

ఆ సనాతన ఆచారము ఈనాడు లుప్తమైపోయిన కారణంగా దేశప్రగతి, 
సంపదలు కుంటుపడిపోయాయి. ఈ సందర్భములో భారతభూమి తన పూర్వ 
వైభవాన్ని తిరిగి సంపాదించుకోవటానికి ఈ శ్రీమహాలక్ష్మీ సాధనా విధానాన్ని మానవ 
జాతికి అందించాలనే తీవ్ర సంకల్పంతో ఈ విధివిధానాన్ని అందించుచున్నాము. 

శ్రీవువోలక్ష్మీ సాధనా విధానము అమ్మ అనుగ్రహము వలన 
జిల్లెళ్ళమూడిలో డా॥ మారెళ్ళ శ్రీ శ్రీరామకృష్ణగారికి జిళ్ళెళ్ళమూడిలో ఇవ్వబడినది. 
విద్యారణ్య స్వాములవారు శ్రీమహాలక్ష్మీ సాధన ద్వారా విజయనగర 
సామ్రాజ్య స్థాపన చేసి దాని ఉన్నతికి కృషి చేశారు. భారతభూమి ఈనాడు ఆ 
పరిస్థితులలో ఉంది. దీన్ని సామూహికంగా సాధన చేయటం వలన వ్యక్తిగతమైన 
లాభములే కాక విశ్వకళ్యాణమునకు కూడా ఇది దోహదము చేస్తుంది. కనుక దీనిని 
అందరూ చేసి ఆయురారోగ్యఐశ్వర్యాలను పొందుతారని ఆశిస్తున్నాము. 
శ్రీమహాలక్ష్మీ అంటే ఒక్క సంపదే కాదు, ఆరోగ్యమని కూడా. ఆరోగ్యమే 
మహాభాగ్యమనే ఆర్యోక్తి ఉందిగదా!! కనుక ఆరోగ్యం కావాలి అనుకునేవారు కూడా 
ఈ సాధన చేసి ఆరోగ్యమును పొందవచ్చు. 


శ్రీమహాలక్ష్మీ సాధన 


శ్రీమహాలక్ష్మీ సాధనా విధానము 


ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా ఈ సాధన చేయటం ఎంతో 
అవసరము. సంవత్సరములో 12 అమావాస్యలు వస్తాయి. ఈ 12 అమావాస్యల 
పరాకాష్టగా- ఆశ్వయుజమాసంలో దీపావళీ అమావాస్య శ్రీమహాలక్ష్మీ అవతరణ 
దినంగా వస్తుంది. సాధారణంగా వ్యాపారస్తులు, గృహస్తులు దీపావళీ అమావాస్య 
నాడు దీపాలు వెలిగించి శ్రీమహాలక్ష్మీ పూజ చేస్తారు. కార్తీక దీపం (జ్ఞానజ్యోతి) 
లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. మిగతా 11 నెలల్లో వచ్చే 11 అమావాస్యలలో విశేషసాధన 
చేసిన తర్వాత దీపావళీ అమావాస్యనాడు పూర్ణాహుతిగా శ్రీమహాలక్ష్మీ పూజ చేస్తేనే 
విశేష లాభం వస్తుందనేది మనం మర్చిపోయాం. కనుక తిరిగి ఆ పరంపరను మనం 
కొనసాగిద్దాం. అందుచేత మనందరము ప్రతినెలా 5 రోజులు శ్రీ మహాలక్ష్మీ సాధనకు 
కేటాయించాలి. ఈ 5 రోజులు ఏవంటే - కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, 
పాడ్యమి, విదియ తిధులు. 
ఆశ్వీజ మాసములో కృష్ణపక్షత్రయోదశిని - ధనత్రయోదశి అని కూడా అంటారు. 
ఈ రోజునుంచి పూజ మొదలుపెట్టాలి. ఈరోజున చాలామంది సాంప్రదాయబద్ధంగా 
ఎంతో కొంత బంగారము కొంటారు. ఎందుకంటే ఆ సంవత్సరమంతా బంగారముతో 
వారి జీవితాలు తులతూగాలనే ఆకాంక్ష అందులో ఉన్నది. 
ఆశ్వీజ కృష్ణపక్ష చతుర్దశిని - దీనినే మానశివరాత్రి అంటారు. ఈ 
మాసశివరాత్రినాడు శివాభిషేకం చేయటము మన ఆచారము. దీనివలన అటు 
ఆరోగ్యము, ఇటు ఐశ్వర్యము రెండూ లభిస్తాయని శాస్త్రములు చెప్తాయి. కార్తీక 
మాసంలో వచ్చే నరకచతుర్దశికి విశిష్టతున్నది. ఈరోజున సత్యభామ, శ్రీకృష్ణునితో 


5 


శ్రీమహాలక్ష్మీ సాధన 


పాటు యుద్దానికి వెళ్ళింది. శ్రీకృష్ణుడు మూర్చపోగా సత్యాదేవి నరకాసురుణ్ణి 
సంహరించి, అంధకారాన్ని పోగొట్టి సత్యాన్ని భూమిమీద స్థాపించిన దీరోజునే. 
మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశి “మహాశివరాత్రిగా దేశమంతటా ఆనందోత్సా 
హాలతో చేసుకోవటం మనందరికి తెల్సు. శివుడు ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాత. 

ఆశ్వీజ మాసములో వచ్చే అమావాస్యను దీపావళీ అమావాస్య అని అంటారు. 
ఈ అమావాస్యనాడు శ్రీమహాలక్ష్మి అవతరణ జరుగు తుంది. ఆరోజు అందరూ 
దీపాలు వెలిగిస్తారు. దీపం వెలిగించగానే సంపదలు రావు. దాని వెనకాలున్న జ్ఞానం 
తెలియాలి. ఈ అమావాస్యనాడు- తమసోమా జ్యోతిర్గమయ అంటే అందరిలో ఉన్న 
అజ్ఞానము పోయి, జ్ఞానము రావాలనే భావనతో జ్యోతి వెలిగి స్తేనే ఫలితాలు వస్తాయి. 

కార్తీకశుద్ధ పాడ్యమి - దీనినే బలిపాడ్యమి అంటారు. ఈ రోజుల్లోనే శ్రీకృష్ణుడు 
గోవర్థన పర్వతాన్ని ఎత్తాడు. గో- అంటే మంత్రమనే అర్ధము ఉన్నది. మంత్రాలలో 
గాయత్రిమంత్రం శ్రేష్టమైనది. ఈ శుక్షపక్షపాడ్యమినాడు “శ్రీం” బీజ సంపుటీకరణతో 
గాయత్రీ మంత్రం చేయటం వలన అనంతమైన సంపదలు వస్తాయి. దాన్నే శ్రీకృష్ణుడు 
గీతలో -గాయత్రీ ఛందసాం అహం- అని అంటాడు. అందుచేత గాయత్రీ మంత్ర 
జపం కోట్లసంఖ్యలో చెయ్యాలి, చేయించాలి. ఈ బలిపాడ్యమి రోజున బలిచక్రవర్తి 
శ్రీమహావిష్ణువుకు మూడు అడుగుల భూమి దానం చేశాడు. అంటే ఆరోజున 
భగవంతునికి ఏది సమర్పించినా విశేషమైన లాభాలు వస్తాయి. 

కార్తీకశుద్ధ విదియ - దీపావళి వెళ్ళిన విదియను యమద్వితీయ అంటారు. 
దీనిని భగినీహస్త భోజనంగా మనవాళ్ళు ఒక ఆచారాన్ని పాటిస్తూ అన్నగార్లందరూ 
విదియ నాడు చెల్లెలింటికి వెళ్ళి ఆమె చేతి భోజనము తిని ఆమెకు పుసుపు, 
కుంకుమ, చీరను ఇస్తారు. అంటే యముడు మృత్యురహిత జీవితాన్ని ఆ 
కుటుంబానికి ఇవ్వాలనే అంతరార్ధము ఇక్కడ ఉంది. 


ప్రతీనెలా 5 రోజులపాటు అనగా, 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ఆమాఠాన్య ముందర ఉన్న త్రయోదశి, చతుర్దశి, 
అమాఠాన్య, తర్వాత వచ్చే శుక్లపక్ష పాడ్యమి, విదియల 
నాడు 
ఈ సాధనను చెయ్యాలి. 


ఈ విధమైన సాధనల ద్వారా భారతభూమి తిరిగి ఆరోగ్య ఐశ్వర్యాలతో 
తులతూగుతుందనే దాంట్లో అతిశయోక్తి ఏ మాత్రము లేదు. కనుక ఆరోగ్య 
ఐశ్వర్యాలను పొందాలనుకునే వారు సామూహికముగా బిల్వవృక్షము క్రింద కూర్చొని 
శ్రీమహాలక్ష్మీ సాధనను ప్రతినెలా 5 రోజులపాటు అమావాస్య ముందర ఉన్న 


త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియలనాడు పైన చెప్పిన పద్ధతి 


ప్రకారము చెయ్యాలి. 


॥ నర్వేజనా నుఖినోభవంతు ॥ 


శ్రీమహాలక్ష్మీ సాధన 


శ్రీవిద్యారణ్య ప్రోక్త బీజమం(త్ర సంపుటిత 


శ్రీసూక్త పారాయణక్రమః 


శ్రీమాన్‌ ఉపాసకః యథావిధి పవిత్రపాణిః ఆసనే ఉపవిశ్య ఆచమ్య 
దేశకాలౌ సంకీర్త్య । 
శ్రీమహాసరస్వతీ, శ్రీమహాలక్ష్మీ శ్రీమహాకాళీ స్వరూపా శ్రీ శ్రీశ్రీ 
మహాయోగీశ్వరీ దేవతా ముద్దిశ్య శ్రీమహాయోగీశ్వరీ దేవతా ప్రసాదేన 
సకల విద్యా సిద్ధ్యర్థం, సకలవిధ ఐశ్వర్య సిద్ధ్యర్థం, సర్వ సంకట 
నివారణార్ధం శ్రీ విద్యారణ్య ప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీసూక్త 
మహామంత్ర పారాయణం కరిష్యే | 


గురుర్పహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । 
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమః ॥ 
శ్రీవిద్యారణ్యాయ స్వామినే గురవేనమః శ్రీ మన్మహాగణపతయేనమః । 


శ్రీమహాలక్ష్మీ సాధన 


అస్య శ్రీహిరణ్యవర్గామితి పజ్బదశర్చస్య సూక్తస్య, శ్రీ 
ఆనందకర్ణమ శ్రీద చిక్షీతా ఇన్టిరా సుతా బుషయః, ఆద్యాస్తిస్రో- నుష్టుభః 
, చతుర్ధీ బృహతీ, పజ్బమిషష్మ్ట్యా త్రిష్టుభౌ, తతో- ష్టా వనుష్టభః అన్యా 
ప్రస్తార పంక్తిః ఛందాంసి సర్వ మంత్రాణాం శ్రీరగ్నిశ్చ దేవతా, అవ్యక్తాని 
బీజాని, స్వరాశృ్శక్తయః బినవః కీలకాని, మమ శ్రీ మహా యోగీశ్వరీ దేవతా 
ప్రసాద సిద్దర్థ్యే జపే వినియోగః ॥ 

కరన్యాసము 

ఓం హిరణ్యవర్ణాయై -శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / అజ్లుష్ట్ణాభ్యాం నమః 
ఓం సువర్ణాయై - శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / తర్జనీభ్యాం నమః 
ఓం రజతస్రజాయై - శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / మధ్యమాభ్యాం నమః 
ఓం చన్హాయై- శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / అనామికాభ్యాం నమః 
ఓం ఆదిత్యవర్ణాయై-శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / కనిష్టికాభ్యాం నమః 
ఓం జాతవేదసే ఆద్యరూపిళ్యై - శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః కరతలకరపృష్థాభ్యాం 
నమః 


అంగన్యాసము 
ఓం హిరణ్యవర్థాయై మహాయోగీశ్వరీదేవ్యై నమః / హృదయాయ నమః 
ఓం సువర్ణాయై - శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / శిరసే స్వాహా 


ఓం రజతస్రజాయై - శ్రీ న స స నమః / శిఖాయై వషట్‌ 

ఓం చన్హాయై- శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / కవచాయ హుం 

ఓం ఆదిత్యవర్ణాయై-శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః / నేత్రత్రయాయ వౌషట్‌ 
ఓం జాతవేదసే ఆద్యరూపిణ్యై - శ్రీ మహాయోగీశ్వరీ దేవ్యై నమః/అస్రాయఫట్‌ 


శ్రీమహాలక్ష్మీ సాధన 


కరన్యాసము 
ఓం శ్రాం అబ్గుష్టాభ్యాం నమః 
ఓం శ్రీం తర్జనీభ్యాం నమః 
ఓం శ్రూం మధ్యమాభ్యాం నమః 
ఓం శైం అనామికాభ్యాం నమః 
ఓం శ్రౌం కనిష్టకాభ్యాం నమః 
ఓం శః కరతలకరపృష్టాభ్యాం నమః 


అంగన్యాసము 
ఓం శాం హృదయాయ నమః 
ఓం శ్రీం శిరసే స్వాహా 
ఓం (శూం శిఖాయైవషట్‌ 
ఓం (శెం కవచాయ హూం 
ఓం (్రౌం నేత్రత్రయాయ వౌషట్‌ 
ఓం శ్రః అస్త్రాయఫట్‌ 


ఓం హిరణ్యవర్గాం హరిణీం సువర్ణరజతస్రజాం। 
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ॥ 
శిరసే నమః 
ఓం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్‌। 
యస్యాం హిరణ్యం వినేయం గామశ్వం పురుషానహమ్‌॥ 
నేత్రాభ్యాం నమః 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద (ప్రబోధినీమ్‌। 
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీజుషతామ్‌॥ 
కర్ణాభ్యాం నమః 
ఓం కాంసో- స్మితాం హిరణ్యప్రాకారామారాం జ్వలంతీం తృప్తాం 
తర్పయంతీం। పద్మేస్టితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్‌ ॥ 
నాసికాయై నమః 
ఓం చన్దాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టా ముదారామ్‌। 
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే- లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ॥ 
ముఖాయ నమః 
ఓం ఆదిత్యవర్ణి తపసో- ధిజాతో వనస్పతిస్తవ వృక్షో- థ బిల్వః। 
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా- లక్ష్మీ ॥ 
గ్రీవాయై నమః 
ఓం ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ। 
ప్రాదుర్భూతో- స్మి రాష్టే- స్మిన్‌కీర్తిమృద్ధిం దదాతుమే ॥ 
బాహుభ్యాం నమః 
ఓం క్షుత్సిపాసామలాం జ్యేష్టామలక్ష్మీ రాశయామ్యహమ్‌। 
అభూతిమస మృద్ధిం చ సర్వార్లిర్దుదమే గృహాత్‌ ॥ 
హృదయాయ నమః 
క్రీం గన్గద్వారాం దురాధర్వాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌। 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్యయే శ్రియమ్‌ ॥ 
నాభ్యై నమః 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ఓం మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి। 

పశూనాగ్‌ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ॥ 
గుహ్యాయ నమః 

ఓం కర్ణమేన ప్రజాభూతా మయి సమృవ కర్ణమ | 

శ్రియుంవాసయమే కులే మాతరం పద్మమాలినీమ్‌ ॥ 
అపానాయ నమః 

ఓం ఆపః సృజన్లు స్నిగ్గాని చిక్సిత వసమే గృహే । 

ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ॥ 
ఊరుభ్యాం నమః 

ఓం ఆర్హాం పుష్కరిణీం పుష్టిం పిజ్జభాం పద్మమాలినీమ్‌ । 

చన్దాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ ॥ 
జానుభ్యాం నమః 

ఓం ఆర్హాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌ | 

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ ॥ 
గుల్ఫాఖ్యాం నమః 

ఓం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్‌ । 

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో- శ్వాన్‌ 

విన్హేయం పురుషానహమ్‌ ॥ 

పాదాభ్యాం నమః 

ఓం యశ్శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్‌ | 

శ్రియః పజ్బుదశర్చం చ శ్రీకామస్సతతం జపేత్‌ ॥ 

సర్వాజ్లేభ్యో నమః 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ప్రణవత్రయేణ కరశుద్ధిః 
(ఓంకారమును చెపుతూ మూడుసార్లు చెయ్యి కడుక్కోవాలి.) 
కరన్యాసము 

ఐం అబ్బుష్ణాభ్యాం నమః 

హ్రీం తర్జనీభ్యాం నమః 

శ్రీం మధ్యమాభ్యాం నమః 

ఐం అనామికాభ్యాం నమః 

హ్రీం కనిష్టికాభ్యాం నమః 

శ్రీం కరతలకరపృష్థాభ్యాం నమః 

అంగన్యాసము 

ఐం హృదయాయ నమః 

హ్రీం శిరసే స్వాహా 

శ్రీం శిఖాయై వషట్‌ 

ఐం కవచాయ హుం 

హ్రీం నేత్రత్రయాయ వౌషట్‌ 

శ్రీం అస్త్రాయఫట్‌ 

భూర్భువస్సువరోతి దిగ్బంధః 

ధ్యానమ్‌ 

అరుణకమలసంస్సా తద్రజః పుంజవర్గా 
కరకమలధృతేష్టాభీతి యుగ్మాంబుజాతా 
మణిమకుట విచిత్రాలంకృతా పద్మజాలః 
సకల భువన మాతా సంతతం శ్రీః శ్రియై నమః | 


ఆ 


13 


శ్రీమహాలక్ష్మీ సాధన 


లం పృథ్వీ తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీ దేవ్యై నమః 
గనం సమర్పయామి 
హం ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
పుష్పం సమర్పయామి 
యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
ధూపం సమర్పయామి 
రం తేజస్తత్స్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
దీపం సమర్పయామి 
వం అమృత తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
అమృతనైవేద్యం పరికల్పయామి 
సం సర్వ తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
తాంబూలాది సర్వోపచారాన్‌ పరికల్పయామి 


తతః పేశీఛన్నాం సువర్ణ, రత్న, స్ఫటిక, మణి, పుత్రజీవ, 

రుద్రాక్షాద్యన్యతమ నిర్మితాం 
(తరువాత గుడ్డ సంచీలో ఉంచబడిన, లేక మగవారైనచో పై ఉత్తరీయములోగాని, 

ఆడవారైనచో పైట కొంగులోగాని, ఉంచుకొని బంగారము పూసల, రత్నాల, సృటికముల, 
మణుల, జీవ, రుద్రాక్ష మొదలగు ఇతరములైన పూసలతో నిర్మించబడిన ) 

సంస్కృతాం మాలామాదాయ క్వచిత్‌ పాత్రే వామపాణౌ వా 
నిధాయశుద్దోదకేన మూలమన్రేణాభ్యుక్ష్య 

(మంత్ర సంస్కారము నొందు మాలను (గ్రహించి ఒకానొక పాత్ర లేక 
పళ్ళెమునందుగాని, ఎడమచేతియందుగాని ఉంచుకొని మంచి నీరు తీసుకొని 
మూలమంత్రములో చల్లి అభిమంత్రించి) 


14 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ఓం ఐం హ్రీం శ్రీం అక్షమాలికాయై నమః 
ఓం మాం 
మాలే మాలే మహామాయే సర్వశక్తి స్వరూపిణి 
చతుర్వర్గస్వ్యయి న్యస్త స్తస్మాన్మే సిద్ధిదా భవ | 
ఇతి ప్రార్థ్య హ్రీం సిద్ధ్యై నమః 
ఇతి మన్రేణ పునః పునః ఆవృత్తేన గన్ఫాదిభిః పజ్బాభిః సమ్పూజ్య 

(అని అక్షమాల అధిదేవతను ప్రార్థించి “హ్రీం సిద్ధై నమః ' అను 

మం(త్రమును మరలమరల చెప్పుచూ, పంచోపచారముల చేత పూజించి) 
ఓంఐంహ్రీం శ్రీం గం 

అవిఘ్నంకురుమాలేత్వం కరే గృహ్లామి దక్షిణే 

జపకాలే తు సతతం ప్రసీద మమ సిద్దయే | 

ఓ౦ అక్షమాలాధిపతయే సుసిద్దం దేహి దేహి సర్వమ న్రార్జసాధిని 
సాధయ సాధయ సర్వసిద్ధిం పరికల్పయ పరికల్పయ మే స్వాహా । 

ఇతి దక్షిణ హస్తేన మాలాం గృహీత్వా, మధ్యమామధ్య 

పర్వావలంబినీం తాం తర్ణన్యా వామహస్తేన చా స్పృశన్‌ ఎకమణి గ్రహణం 
అన్యమనుపా దానః క్రమాదబ్గుష్టాగ్రేణ మణీన్‌ పరివర్త యన్‌ (అని కుడిచేతితో 
మాలను తీసుకొని కుడిచేతి మధ్యవేలు మధ్యలోని కణుపు నందు ఉన్న మాలను చూపుడు 
వేలుతోగాని; ఎదమచేతిలోగాని తాకక ఒక పూసను తీసుకొని మరొక దానిని 
(గ్రహించకుండా అనగా తడవునకు ఒక పూసను మాత్రమే తీసుకొనుచూ, క్రమముగా 
బొటనవేలు చివరలో పూసలను త్రిప్పుచూ) జృంభాక్షుతాద్యకుర్వన్‌ అనిద్రాణః 
ఏతేషాం సమృవే ఆచమ్య దేవతాత్మత్వం భావయన్‌, మాలా మపాతయన్‌, 
ప్రమాద పతితాయాముక్తసంస్కారం కృత్వా ఖట ఖటా శబ్దమకుర్వాణః 


15 


శ్రీమహాలక్ష్మీ సాధన 


అన్లిష్టావముచ్చారయన్‌, అసంభాషమాణో మాలావముప్రదర్శయున్‌, 
అన్యదవ్యుక్తమాచరన్‌ గురుముఖాదవగతం చతుర్విధై క్యాదికం 
చానునందధానః యుడాదికారం మనసా ఉపాంళునా వా ॥ 
(ఆవులింతగాని, తుమ్ము మొదలగు అనగా ఉమ్మివేయుట, అపానము చేయుట, 
మొదలగునవి చేయకుండా, నిద్రపోకుండా, ఇవి కలిగినప్పుడు ఆచమనము చేసి 
దైవమును తనను సమానముగా భావించుకొని మాలను పడవేయకుండా ఒకవేళ 
జారిపడినచో పై చెప్పబడిన మాలా సంస్కారము మరల చేసి పూసలను 
చప్పుడు కాకుండా, అసభ్యమగు మాటను వదిలివేసి ఎవరితోను మాట్లాడక జపమాల 
పైకి కనపడకుండా చేసుకొని ఇంకా ఏదైనా చెప్పిన అంశమును పాటించుచు గురుముఖము 
నుండి చెప్పబడిన చతుర్విధైక్యాదిక మనుసంధానము చేసి తన శక్యానుసారము 
మనస్సులోగాని లేక శబ్దము తనకుమాత్రమే వినపడునట్లు పెదవులు కదుపుతూ జపము 
చేయవలెను.) 


మూలమంత్రము 8 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం 
ఓం మహాలక్ష్మ్యై నమః । 


ఇతి మూలమన్రం సహస్రం, త్రిశతం, అష్టోత్తరశతం వా జపిత్వా 
శ్రీసూక్త పారాయణం కుర్యాత్‌ తద్యథా ॥ 
(ఈ మూలమంత్రమును సహస్రము, మూడువందలు, లేక 108సార్లు జపించి 
శ్రీసూక్త పారాయణ చేసుకోవాలి. ఎలాగంటే) 


శ్రీమహాలక్ష్మీ సాధన 


శ్రీవిద్వారణ్య ప్రోక్త శ్రీసూక్తవిధానము 


1 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మి నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వసైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం ఐం హిరణ్యవర్దాం హరిణీం సువర్ణ రజతస్రజాం। 
చన్హాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఐం ఓం ॥ 
దారిద్యదుఃఖభయహారిణికాత్వదన్యా 
సర్యోప కార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం 
ఓం మహాలక్ష్మి నమః 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం 
ఓం మహాలక్ష్మి నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం హ్రీం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం। 
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్‌ హ్రీం ఓం॥ 
దారిద్యదుఃఖభయహారిణికాత్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


17 


శ్రీమహాలక్ష్మీ సాధన 


3 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వసెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి ॥ 
ఓం శ్రీం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం। 
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీర్దుషతామ్‌ శ్రీం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్హ చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
4 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వసైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం క్లీం కాంసో- స్మితాం హిరణ్య ప్రాకారాం మార్చాం జ్వలన్తీం । తృప్తాం 
తర్పయన్తీం పద్మేస్టితాం పద్మవర్గాం తామిహోపహ్వయే శ్రియమ్‌ క్లీం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ర్‌ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం వదవద చన్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవ జుష్టా 
ముదారాం । తాం పద్మినీం ఈం శరణ మహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం 
త్వాం వృణే వదవద ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
6 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం వాగ్వాదిని ఆదిత్యవర్ణి తపసో-= ధిజాతో వనస్పతి స్తవ వృక్షో- థబిల్వః । 
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ వాగ్వాదిని 
ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


19 


శ్రీమహాలక్ష్మీ సాధన 


7 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్టైఃస్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం ఐం ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చమణినా సహ। 
ప్రాదుర్భూతో- స్మి రాడ్టే- స్మిన్‌ కీర్తిమృద్ధిం దదాతు మే ఐం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
E 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం సౌః క్షుత్పిపాసామలాం జ్యేష్టాం అలక్ష్మీ ర్నశయామ్యహమ్‌। 
అభూతిమ సమృద్దించ సర్వాం నిర్గుద మే గృహాత్‌ సౌః ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


20 


శ్రీమహాలక్ష్మీ సాధన 


9 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వష్టైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం హంసః గన్టద్వారాం దురాధర్దాం నిత్యపుష్టాం కరీషిణీం । 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్యయే శ్రియమ్‌ హంసః ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్యై నమః 
10 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్యై నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్టై స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం ఆం మనసః కామ మాకూతిం వాచస్సత్యమశీమహి। 
పశూనాగ్‌ం రూపమన్నస్యమయి శ్రీః శయతాం యశః ఆం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


21 


శ్రీమహాలక్ష్మీ సాధన 


11 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వష్టైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం హ్రీం కర్ణమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ । 
శ్రియం వాసయ మేకులే మా తరం పద్మమాలినీమ్‌ హ్రీం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
12 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం క్రోం ఆపః సృజన్లు స్పిగ్దాని చిక్లీత వసమే గృహే | 
నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే క్రోం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


22 


శ్రీమహాలక్ష్మీ సాధన 


18 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్షి నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం క్లీం ఆర్హాం పుష్కరిణీం పుష్టిం పిబ్లళాం పద్మమాలినీం । 
చధ్దాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ క్లీం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
14 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్యై నమః 
దుర్గి స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్యైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం శ్రీం ఆర్హాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం | 
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మై నమః 


23 


శ్రీమహాలక్ష్మీ సాధన 


15 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం హుం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం । 
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్‌ విన్హేయం పురుషానహమ్‌ 
హుం ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
16 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం స్వాహా యశ్శుచిః ప్రయతో భూత్యాజాహుయా దాజ్యమన్వహం । 
శ్రియః పంచ దశర్చంచ శ్రీ కామస్సతతం జపేత్‌ స్వాహా ఓం ॥ 
దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


24 


శ్రీమహాలక్ష్మీ సాధన 


17 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వస్థెః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వదవద వాగ్వాదిని ఐం సౌః హంసః ఆం హ్రీం క్రోం క్లీం 
శ్రీం హుం స్వాహా ॥ స్వాహా హుం శ్రీం క్లీం క్రోం హ్రీం ఆం హంసః సౌః ఐం 
వాగ్యాదిని వదవద క్లీం శ్రీం హ్రీం ఐం ఓం 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్యోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 
18 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్షి నమః 
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వష్టైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి । 
ఓం స్వాహా ఐం హ్రీం శ్రీం క్లీం వదవద వాగ్వాదిని ఐం సౌః హంసః 
ఆంహ్రీంక్రోంక్లీం శ్రీం హుం స్వాహా ॥ స్వాహా హుం శ్రీం క్లీం క్రోం హ్రీం ఆం 
హంసః సౌః ఐం వాగ్వాదిని వదవద క్లీం శ్రీం హ్రీం ఐం ఓం 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


25 


శ్రీమహాలక్ష్మీ సాధన 


19 


ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


దురే స్మృతా హరసి భీతిమశేష జంతోః 


స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి | 
ఓం స్వాహా యశ్ళ్శుచిః ప్రయతో భూత్వా జూాహుయా దాజ్య మన్వహం। 
శ్రియః పంచ దశర్చంచ శ్రీ కామస్సతతం జపేత్‌ స్వాహా ఓం ॥ 


దారిద్ర దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్ద చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్మ్యై నమః 


ఇత్యాది విలోమక్రమేణ హిరణ్యవర్థాంతం పునః పూర్వవత్‌ హిరణ్యవర్డా 
మిత్యాది యశ్ళుచిః పర్యన్త మనులోమ క్రమేణ చ పఠిత్వా - ఈ విధముగా 
అనులోమముగా పారాయణ చేశాక విలోమముగా అంటే 19, 18, 17....1 
వరకు పారాయణ చేసి మళ్ళీ అనులోమ క్రమములో అనగా 1, 2, 8.....19 
వరకు పారాయణ చెయ్యాలి. అప్పుడు ఈ క్రింది మంత్రమును చదవాలి. 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాల కై నమః 


26 


శ్రీమహాలక్ష్మీ సాధన 


దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః 
స్వప్టైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి ॥ 
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వదవద వాగ్వాదిని ఐం సౌః హంసః ఆంహ్రీం క్రోం క్లీం 
శ్రీం హుం స్వాహా ॥ స్వాహా హుం శ్రీం క్లీం క్రోం హీం ఆం హంసః సౌః ఐం 
వాగ్యాదిని వదవద క్లీం శ్రీం హ్రీం ఐం ఓం 
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకార కరణాయ సదార్ధ చిత్తా ॥ 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం 
మహాలక్ష్యై నమః 
(ఇత్యేవం కృతే ఏకః పాఠ 
ఇది ఒక ఆవృత్తి అవుతుంది. అలాగా వీలైనన్ని ఆవృత్తులు చెయ్యాలి. 
గురు - పుష్యమి యోగము వచ్చినప్పుడు బిల్వ వృక్షము క్రింద 
ద్రవాహారము తీసుకుని 21 ఆవృత్తులు చెయ్యాలి. 
ఐం హృదయాయ నమః 
హ్రీం శిరసే స్వాహా 
శ్రీం శిఖాయై వౌషట్‌ 
ఐం కవచాయ హుం 
హ్రీం నేత్రత్రయాయ వౌషట్‌ 
శ్రీం అస్త్రాయఫట్‌ 
భూర్భువస్సు వరోమితి దిగ్విమోకః 


27 


శ్రీమహాలక్ష్మీ సాధన 


అరుణకమలసంస్థా తద్రజః పుంజవర్గా 
కరకమలధ్యృతేష్టాభీతి యుగ్మాంబుజా తా 
మణిమకుట విచిత్రాలంకృతా పద్మజాలః 
సకల భువన మాతా సంతతం శ్రీః శ్రియై నమః | 
ఇతి ధ్యాత్వా - 
లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
గనం సమర్పయామి 
హం ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
పుష్పం సమర్పయామి 
యంవాయు తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
ధూపం సమర్పయామి 
రం తేజస్తత్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
దీపం సమర్పయామి 
వం అమృత తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
అమృతనైవేద్యం పరికల్పయామి 
నం సర్వ తత్త్వాత్మికాయై శ్రీ మహాయోగీశ్వరీదేవ్యై నమః 
తాంబూలాది సర్వోపచారాన్‌ పరికల్పయామి 
గుహ్యాతిగుహ్యగోప్రీ త్వంగృహాణాస్మత్‌ కృతం జపం 
సిద్ధిర్భవతు మే దేవిత్వత్రసాదాన్మయి స్థిరా 
ఇతి శ్రీదేవ్యా వామహస్తే శుద్దోదకేన జపం నివేద్య 
త్వం మూలే సర్వదేవానాం ప్రీతిదా సుభదా మమ । 
శుభం కురుష్వ మే భద్రే యళో వీర్యం చ సర్వదా ॥ 
ఇతి మాలాం సంప్రార్థ్య, నిగూఢం నిధాయ ఫలశ్రుతిం పఠేత్‌ 


28 


శ్రీమహాలక్ష్మీ సాధన 


అధ ఫల శ్రుతిః 
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి 

విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్సాదపద్మం మయి సన్నిధత్స్వ 
పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మసమృవే 
తన్మే భజసి పద్మాక్షి యేన సౌఖ్యం లభామ్యహం 
అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే 
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చదేహి మే 
పుత్ర పొత్రధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్‌ 
ప్రజానాం భవసి మాతా ఆయుష్మన్తం కరోతు మాం 
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః 
ధనమిగ్రో బృహస్పతి ర్వరుణో ధనుమశ్వినా 
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్తహా 
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః 
న క్రోధో న చ మాత్సర్యం న లోభోనాశుభా మతిః । 
భవన్తి కృతపుణ్యానాం భక్త్యా శ్రీసూక్త జాపినామ్‌ ॥ 
సరసిజనిలయే సరోజహస్తే , 
ధవళతరాంశుకగన్గమాల్యశోభే | 
భగవతి హరివల్లభే మనోజ్ఞే, 
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్‌॥ 
విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం 
లక్ష్మీం ప్రియసఖీిం దేవీం నమామ్యచ్యుత వల్లభాం 


29 


శ్రీమహాలక్ష్మీ సాధన 


ఓం మహాలక్ష్మి చ విద్మహే, విష్ణుపత్నై చ ధీమహి 
తన్నో లక్ష్మ ప్రచోదయాత్‌ ॥ 
ఆనంద కర్ట్పమళశ్షీదళ్చిక్షీత ఇతి విశ్రుతాః । 
బుషయః శ్రియః పుత్రాశ్చ శ్రీర్దేవర్దేవతా మతాః ॥ 
బుణ రోగాది దారిద్ర్య పాపక్షుదపమృత్యవః 
భయశోక మనస్తాపా నశ్చస్తు మమ సర్వదా 

శ్రీర్వర్చస్వ మాయుష్యమారోగ్యమావిధాచ్చోభమానం మహీయతే 
ధనం ధాన్యంపశుం బహుపుత్రలాభం 
శతసంవత్సరం దీర్ధ్హమాయుః 
ఓం సక్తుమివ తితఉనా పుననో 
యత్ర ధీరా మనసా వాచమక్రత 
అత్రా సఖాయః సఖ్యాని జానతే 
భదైషాం లక్ష్మీర్నిహితాధి వాచి 

ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతు 
ఓం గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ 
ద్విపదీ సా చతుష్పదీ 
అష్టాపదీ నవపదీ బభూవుషీ 
సహస్రాక్షరా పరమే వ్యోమన్‌ 
నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | 
నమః ప్రకృత్యై భద్రాయె నియతాః ప్రణతాః స్మతామ్‌॥ 

ఓం శాన్తి శాస్తి శాన్తిః 
30 


శ్రీమహాలక్ష్మీ సాధన 


అనేన ఫలశ్రుతిసహిత శ్రీ విద్యారణ్యోక్త బీజమంత్ర సంపుటిత 
శ్రీసూక్త మహామన్ర పారాయణేన భగవతీ సర్వాత్మికా శ్రీమహాయోగీశ్వరీ 
సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ॥ 


జ్ఞానతో- జ్ఞానతో వాపి యన్మయా చరితం శివే 
తప కృత్యమితి జ్ఞాత్వా క్షమస్వ జగదమ్మికే 
ఇతి క్షమాప్య ॥ 


అప్రోక్షితే జపస్థానే శుక్రో హరతి తత్ఫలం, 
తన్మృదం తిలకం ధృత్వా బ్రహ్మభూయాయ కల్పతే, 


ఇతిజపస్థానమృదా తిలకం ధృత్వా జె 


(సాధననుండి లేచిన తరువాత కూర్చున్న చోటునుండి మృత్తిక తీసుకునా 
తిలకములా ధరించాలి. అలా చేయకపోతే జపాన్ని శుక్రుడు హరించి వేస్తాడు.) 


అకాలమృత్యుహరణం ఆధి వ్యాధి నివారణం । 
సర్వ సౌభాగ్యదం నృణాం శ్రీ తీర్దం పావనం శుభమ్‌ ॥ 
ఇతి తీర్దం పిబేత ॥ 


॥ శ్రీవిద్యారణ్యాయ స్వామినే గురవేనమః ॥ 


31 


శ్రీమహాలక్ష్మీ సాధన 


మహాకామన 
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్నాం । న్యాయేన మార్గేణ మహీం మహీశాః ॥ 
గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం । లోకాః సమస్తాః సుఖినో భవంతు ॥ 
కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ । 
దేశో- యం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ॥ 
సర్వేభవన్తు సుఖినః సర్వేసన్తు నిరామయాః । 
సర్వేభద్రాణి పశ్యన్తు మాకళ్చిత్‌ దుఃఖమాప్పుయాత్‌ ॥ 
అపుత్రాః పుత్రిణః సృంతు పుత్రిణః సంతు పౌత్రిణః । 
నిర్ణనాః సధనాః సంతు జీవంతు శరదాం శతమ్‌ 
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 
అసతోమా సద్దమయ ॥ 
తమసోమా జ్యోతిర్షమయ I 
మృత్యోర్మా అమృతంగమయ ॥ 
స్వార్థం మా పరమార్ధంగమయ ॥ 
అవ్యవస్థాం మా సువ్యవస్థాంగమయ I 


ఓం శాంతిః శాంతిః శాంతిః శాంతిః శాంతిః ॥ 


32 


